ఈఫ్‌ 
Edd 


sn 
సేకరణ: కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌, 41-1/8-134. 
గౌతమీనగర్‌,3వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013. 
https://madhirafamily.wordpress.com/ 


Kiron Type Institute 


ట్యూట్‌ 


ర్శె 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టి 


Kiron Type Institute 


యా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


పతృతర్శణ ఏథి న 
(తండ్రి మృతుడైన వారలు మాత్రమే పితృతర్చణము చేయవలయును. ఇతరులు 
చేయకూడదు - తండ్రి జీవించియుండి ఒకవేళ తల్లి మురణించినతో, కుమూరుడు 
(శాద్ధమును పెట్టవలెను. కాని తిల తర్పణము చేయకూడదు. అనగా తర్పణము చేయు 
అధికారము తండికేగాని, (తండ్రి జీవించియున్న) సుతునకు ఉండదనుమాట 
గమనార్హము, 
యొదట: 
01. పితృవర్షము ల తండ్రి, తాత, ముత్తాత. 
మాతృవర్దము - తల్లి, తండి తల్లి (నాయనమ్మ), 
తాత తల్లి (తాతమ్మ) 
. సవతి తల్లి 
. మాతామహాది త్రయము (తల్లియొక్క తండ్రి, తాత, ముత్తాత) 
మాతామహ్యాది త్రయము (తల్లియొక్క తల్లి అనగా అమ్మమ్మ, 
తల్లియొక్క నాయనమ్మ, తాతమ్మ) 
ఆత్మ పత్ని (తన భార్య) 
. కుమారుడు 
. సోదరుడు 


బద తండ పం తండ్రులు (వారి భార్యలు) 
. మేనమామ (అతని భార్య) 

. కూతురు 

తోబుట్టువు (అక్క లేక చెల్లెలు) 


Kiron Type Institute 


డా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


. మనుమడు (కూతురు కొడుకు) 
. మేనల్లుడు 
మేనత్త 
. పినతల్లి, పెద తల్లులు 
. అల్లుడు 
. తోబుట్టు భర్త - బావ (అక్క లేక చెల్లెలు భర్త) 
. కోడలు 
. మామ (భార్య తండ్రి మరియు తల్లి అనగా అత్త) 
. భార్య తోబుట్టువు - బావమరుదులు 
. స్వామి - ఆచార్యుడు (మోక్షగురువు) 
. గురువు - పితరం (బ్రహ్మోపదేశ గురువు అనగా - తండ్రి) 
. (కర్తను) కోరినవారు, ఆప్పలు, జ్ఞాతులు 
వీరందరికిని తర్పణము విడువవలయును. 
పిత్రు తర్పణ ఏథి 
01. పితృ తర్పణము చేయునప్పుడు దక్షిణ దిశవైపు ముఖము 
చేసి కూర్చుండవలెను. 02 యజ్ఞోపవీతమును అపసవ్యము 


(ప్రాచినావితి)గా ధరించవలెను. (అనగా యజ్ఞోపవీతము నుండి కుడిచేతిని 
బయటకు. తీసి కంఠమునకు మాలగా నుంబి ఎడమవచెతికి ధరించవలెను దీనినే 
ప్రాచీనావీతి లేదా అపసవ్యము అని అందురు) 08. ఎడమ కాలు మడచి 


మోకాలును నేలపై ఆనించి కూర్చొనవలెను. 04. నల్లని 


Kiron Type Institute 


యా 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


నువ్వులతో పితృతర్పణము చేయాలి (నిత్య తర్పణమునందు తిలలే 
అవసరము లేదు) 05. మూడు దర్భలతో చేసిన రెండు పవిత్రములు 


ధరించాలి. కనీసం ఒకటి యైనను ధరించవలెను. (పవిత్రము 


సిద్ధము చేయలేనిచో మూడు దర్భలను మధ్యకు మడిచి మూల -అగ్రభాగమును కుడిచేతి 
తర్దనీ - అంగుష్టముల మధ్యకు మడిచి మూల -అగ్రభాగమును కుడిచేతి తర్దనీ - 
అంగుష్టముల మధ్యన అనగా బొటన వైలి-చూపుడువైలి సందులో నుఠఖి నొక్కిపట్టి 


ఉంచాలి). 06. పితృతీర్ధము ద్వారా అనగా అంగుష్ట-తర్జనిల 
మధ్యభాగమునుండి జలమును విడువవలెను. 07. ఒక్కక్సరికి 
మూడేసి మార్లు తర్పణము విడువవలెను. 

ఆచమనమ్‌ 
ఓం కేశవాయ స్వాహా (అని మూడుమార్లు ఆచమించవలెను) 
ఓం నారాయణాయ స్వాహా స్‌ 
ఓం మాధవాయ స్వాహా శ్‌ 
ఓం గోవిందాయ నమః (అరచేతులు రెంటిని కడుగు కొనవలెను) 
ఓం విష్ణవే నమః గ 
ఓం మధుసూదనాయ నమః (అని బొటనవేలితో పై పెదవిని, తర్వాత 
ఓం (త్రివిక్రమాయ నమః క్రింది పెదవిని తుడుచుకొనవలెను) 
ఓం వామనాయ నమః (అని శిరమున రెండు మార్లు నీళ్ళు చల్లుకొనవలెను) 
ఓం శ్రీధరాయ నమః ' 


ఓం హృషికేశాయ నమః (అని ఎడమచేతిపై నీరు చల్లుకొనవలెను) 


ఓం పద్మనాభాయ నమః (అని పాదముల మీద నీరు చల్లుకొనవలెను) 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


దామోదరాయ నమః (అని శిరస్సుపై నీళ్ళు చల్లుకొనవలెనీి 
సంకర్షణాయ నమః (అని చేతివేళ్ళను గిన్నెవలె చేసి వ్రేళ్ళ 
మూలములతో గడ్డమును స్పృశించవలెను) 
వాసుదేవాయ నమః (అని బొటన,చూపుడు వ్రేళ్ళతో 
ప్రద్యుమ్నాయ నమః ముక్కు రంధ్రములను తాకవలెను) 
అనిరుద్దాయ నమః (అని బొటన, ఉంగరపు వేళ్లతో 
పురుషోత్తమాయ నమః నేత్రములను తాకవలెను) 
అదోక్షజాయ నమః (అని బొటన, ఉంగరపు వేళ్లతో 
నారసింహాయ నమః చెవులను తాకవలెను) 
అచ్యుతాయ నమః (అని బొటన, చిటికిని వేళ్లతో నాభిని తాకవలెను) 
జనార్దనాయ నమః (అని అరచేతితో వక్ష్యస్థలమును తాకవలెను) 


ఉపెందాయ నమః (అని వ్రేళ్ళకొనలతో శిరమును తాకవలెను) 


హరయె నమః (అని ముకుళిత హస్తముతో కుడి, ఎడమ 
ఓం శ్రీకృష్ణాయ నమః బాహుమూలము (భుజము) లను తాకవలెను) 
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మన నమః 
(ఈ విధముగా ఆచమనము చేసిన యెడల శ్రీమన్నారాయణునితో సమానుడగును) 
ఆసన మంగ్రస్య: 

(ఈ (క్రింది మంత్రమును పఠించి ఆసనము [కింద భూమిని స్పృజించ వలెను) 
ఓం పృుధివ్యాః (పృథ్వతిమంత్రస్య) మెరుప్పష్ట బుషిః। 
కూర్మోదేవతా। సుతలం చందః ఆసనే వినియోగః 
ఓం కూర్మాసనాయ నమః - ఓం అనన్తాసనాయ నమః 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


భూతోచ్చాటనమ్‌: (ఈ [క్రింది మంత్రమును పఠించుచు భూతములను 7 
వెడలగొట్టుచున్నట్లు భావింపవలెను) 

ఖః ఆపసర్పంతు యె భూతా యే భూతా భూమి సంస్థితాః 

యే భూతా విఘ్నకర్తారః తే నశ్యంతు శివాజ్ఞయా॥ 

ఉత్తిష్టంతు భూతపిశాచాః యవఏ తే భూమిభారకాః] 

ఏళ షాన్‌ అవీరోధిన బహ్మకర్మ సమారభఖే॥ 
ప్రాణాయామము: 

ఓం ప్రణవస్యపరబహ్మబుషిః పరమాత్మాదేవతా 

దెవిగాయత్రీ చంథః ప్రాణాయామె వినియోగః; 

ఓంభూ - ఓం భువః - ఓంసువః - ఓం మహః - 
ఓంజనః - ఓం సత్యం - ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య 
మహో. చియోాయానః (ప్రచోదయాత్‌ - ఓమాపో జ్యోతీ 
రనో ౬మృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్‌; 


దేశకాలౌ సంకీర్త్య I (సంకల్సమ్‌) 


శ్రీ గోవిన్ట! గోవిన్ట! గోవిన్గ! మమ ఉపాత్త, సమస్త 
దురితక్షయద్వారా శ్రీపరమెశ్వర ముద్దిశ్య శ్రీపరమెశ్వర పిత్యర్ధం 
శుభాభ్యుదయార్దం శుభే శోభనే మంగళే ముహూర్తే శ్రీ 
శివశివశంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య, శ్రీమహావిష్ణోరాజ్ఞయా 
ప్రవర్తమానస్య అద్య|బహ్మణః ద్వితీయపరారె శ్వేతవరాహకల్పె, 


Kiron Type Institute 


డా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


వైవస్వతమన్వంతరే, కలియుగే, ప్రథమపాదె, జంబూద్వీపే 
భరతవర్షె భరతఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాణ్య 
ప్రదేశే కృష్ణా గోదావరీ ర్మధ్యదేశే స్వగృహే, / శోభనగ్భహే సమస్త 
దేవతా బాహ్మణ హరిహర చరణ సన్నిథౌ ఆస్మిన్‌ వర్తమాన 
వ్యావహారిక చాంద్రమానేన (జరుగుచున్న సంవత్సరం, 
ఆయనము, బుతువు, నెల, పక్షము, తిథి, వారము 
దళ క ఈ నామ సంవత్సరే, 


వాసరే శుభ నక్షత్రే శుభయోగే, శుభకరణే 

సనం గుణ న విశిష్టాయాం ఆన్యాం శుభతిథౌ, 
గో[తః 

శర్మాభిధెయోహం శ్రీమతః 


శర్మావిధేయస్య అర 
ఉవాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వర ముద్దిశ్య, 
(పాచీనావీతి) శ్రీ పరమేశ్వర ప్రత్యర్థం అస్మత్‌ పిత్ధూనుద్దిశ్య। 


అస్మత్‌ పితాణాం పుణ్యలోకావాప్యర్థం అస్మత్‌ పితృతర్పణం 
కతన 


(ఎడమ చేత ఉద్ధరిణితో పాత్రలోని నీటిని తీసుకుని కుడిచేతిలో పోసుకుని 
దేవతీర్ధము ద్వారా పళ్లెములో వదలవలెను) 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


(చేతులు జోడించి దిగువ మంత్రమును చదువుచు ముందుగా పితృదేవతలను 
ఆహ్వానించవలెను) 


ఓం ఉశంతస్త్వా హవామహజఉశంత స్పమిధీమహి | 


ఉశన్నుశ త ఆ వహ పిత్రూన్‌ కక. అత్తవె I 
(పై వెదమంత్రమును శుద్ధముగా పరింపలేని వారలు దిగువ పేర్కొనబడిన వాక్యమును 
పరించి పితృదేవతలను ఆహ్వానింపవలెను) 


లేదా 


ఓం ఆగచ్చంతు ము పతర :ఇమత గృహ్హంతు జలాంజలిమ్‌॥। 
పితాదితర్పణమ్‌ 

(పతైత్తరీయు (యజుర్వేదీయు)లు ముందుగా గోత్రం చేర్చి తర్వాత బరు (గోత్రం- 
శర్మణం) అని చెప్పాలి. ఇక బుగ్వేదీయులు ముందుగా పేరు తర్వాత గోత్రమును 
చేర్చి అనగా - (...శర్మాణం Sa గోత్రం) అని మార్చుకొని చెప్పుకొనవలెను! 
“వసురుద్రాదిత్య రూపములు నిత్య తర్పణమునందు చెప్పుట అవసరము లేదు 
అని కొందరు, విశేష వీధులలో మాత్రమే చెప్పవలయునని మరికొందరి మతము. 
కావున తమ సంప్రదాయమును అనుసరించుట ఉత్తమము.) 


Gl అస్మ(తండ్రి) త్పితరం' 


ep or గోత్రం 
వసురూపం” స్వధానమ స్తర్పయామి (ఏవంత్రిః) 


02. అస్మత్‌ (తండ్రి తండ్రి - తాత) పితామహం జశర్మాణాం 
wa గోత్రం రుద్రరూపం స్వధానమ స్తర్పయామి। 
08. అస్మత్‌ (తండ్రి తాత - ముత్తాత) ప్రపితామహం we శర్మాణం 
aa గోత్రం ఆదిత్యరూపం స్వధానమ స్తర్పయామి. 


Kiron Type Institute 


డా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


04. అస్మత (తల్లి) మాతరం ... దాయీం... గోత్రం వసురూపోథ 
స్వధానమ స్తరయామి. 
అస్మత్‌ (తండ్రి తల్లి - నాయనమ్మ) పితామహీం ... దాయీం 
అ గోత్రం రుద్రరూవాం స్వధానమ స్తర్పయామి. 
. అస్మత్‌ (తాత తల్లి - తాతమ్మ) ప్రపితామహీం .. దాయీం 
న గోత్రం ఆదిత్వరూపాం స్వధానమ స్తర్పయామి. 

అస్మత్‌ (సవతి తల్లి) సాపత్నీమాతరం ... దాయీం... 
గోత్రం వసురూవాం స్వధానమ స్తర్పయామి. 


అస్మత్‌ (తల్లి తండ్రి) మాతామహం ... శర్మాణం గా గోత్రం 


వసురూపం స్వధానమ స్తర్పయామి. 

09. అస్మత్‌ (తల్లి తండి తండి - తాత) మాతుః పితామహం ... 
శర్మాణం ... గోత్రం రుద్రరూపం స్వధానమ స్తర్పయామి. 
10. అస్మత్‌ (తల్లి తాత - ముత్తాత) మాతుః [పపితామహం . 
శర్మాణం ... గోత్రం ఆదిత్యరూపం స్వధానమ స్తర్పయామి. 


11. అస్మత్‌ (తల్లి తల్లి - అమ్మమ్మ) మాతామహీం ... దాయీం 
స్‌ గోత్రం వసురూపాం స్వధానమ స్తర్పయామి. 

12. అస్మత్‌ (తల్లి నాయనమ్మ - తాతమ్మ) మాతుః పితామహీం 
.. దాయీం... గోత్రం రుద్రరూవాం స్వధానమ స్తర్మయామి. 


Kiron Type Institute 


13. అస్మత్‌ (తల్లి యొక్క తాతమ్మ) మాతుః ప్రపితామహిం ...11 
దాయీం ... గోత్రం ఆదిత్యరూవాం స్వధానమ స్తర్మయామి. 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


ఆత్మ పత్నా్యాది (కారుణ్య) తర్పణము 
| అస్మత్‌ (తన భార్య) ఆత్మపత్నీం ... దాయీం... గోత్రం 
వసురూవాం స్వధానమ స్తర్పయామి. 
అస్మత్‌ (కుమారుడు) సుతం ... శర్మాణం . గోత్రం 
వసురూపం స్వధానమ స్తర్పయామి. 
అస్మత్‌ (సోదరుడు) భ్రాతరం . శర్మాణం వ గోత్రం 
వసురూపం స్వధానమ స్తర్పయామి. 
04. అస్మత్‌ (పెదతండ్రి, పినతండ్రులు) (జ్యేష్ట / కనిష్ట పితృవ్యం 
అ కర్మాకర్‌ 32 గోత్రం వసురూపం స్వధానమ స్తర్పయామి. 


04అ. అస్మత్‌ (పెదతండ్రి, పినతండ్రులు భార్యలు ) (జ్యేష్ట కనిష్ట) 


అ సపత్నికశ్య ... దాయీం... గోత్రం వసురూపం 
స్వధానమ స్తర్పయామి. 


04ఆ. అస్మత్‌ (పెదతండ్రి, పినతండ్రులు కుమారులు) (జ్యేష్ట/కనిష్ట) 
a సపుత్రకశ్య ... దాయీం... గోత్రం వసురూపం 
స్వధానమ స్తర్పయామి. 


Kiron Type Institute 


డా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


05, అస్మత్‌ (మేనమామ) మాతులం ... శర్మాణం . గోత్రం? 


వసురూపం స్వధానమ స్తరయామి. 


05అ. అస్మత్‌ (మేనమామ భార్య) ... (మాతులం) ... దాయీం 


క గోత్రం వసురూపం స్వధానమ స్తర్పయామి. 


అస్మత్‌ (కూతురు) దుహితరం ... దాయీం ... గోత్రం 


వసురూపాం స్వధానమ స్తర్పయామి. 


. అస్మత్‌ (తోబుట్టువు - అక్క లేక చెల్లెలు) భగినీం ... దాయీం 


. గోత్రం వసురూపాం స్వధానమ స్తర్పయామి. 


అస్మత్‌ (మనుమడు - కూతురు కొడుకు) దౌహిత్రం os 


శర్మాణం ... గోత్రం వసురూపం స్వధానమ స్తర్పయామి. 


అస్మత్‌ (మేనల్లుడు) భాగినేయకం ... శర్మానం . గోత్రం 
వసురూపం స్వధానమ స్తర్పయామి. 


అస్మత్‌ (మేనత్త) పితృష్వసారం (పితృభగిసిం) .. దాయీం 


ల గోత్రం వసురూపాం స్వధానమ స్తర్పయామి. 


అస్మత్‌ (పినతల్లులు, పెదతల్లులు) మాతృష్వనారం 


(మాతృభగినిం) ఆ. బోర. గోత్రం వసురూపాం 
స్వధానమ స్తర్పయామి. 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


అస్మత్‌ (అల్లుడు) జామాతరం ... శర్మాణం యా గోత్రం 13 
వసురూపం స్వధానమ స్తర్పయామి. 

. అస్మత్‌ (తోబుట్టు భర్త - బావ (అక్క లేక చెల్లెలు భర్త) 
భావుకం ... శర్మాణం a గోత్రం వసురూపం 
స్వధానమ స్తర్పయామి. 


అస్మత్‌ (కోడలు) స్నుషాం ... దాయీం.... గోత్రం 
వసురూవాం స్వధానమ స్తర్పయామి. 
అస్మత్‌ (మామ - భార్య తండి) శ్వశురం ... శర్మాణం యా 
గోత్రం వసురూపం స్వధానమ స్తరయామి. 
15అ. అస్మత్‌ (అత్త - భార్య తల్లి)శ్వ[కూం ... దాయీం... 
గోత్రం వసురూవాం స్వధానమ స్తర్పయామి. 
16. అస్మత్‌ (భార్య తోబుట్టువు - బావమరుదులు) స్వాలకం = 
శర్మాణం ... గోత్రం వసురూపం స్వధానమ స్తరయామి. 
17. అస్మత్‌ స్వామినం (ఆచార్యం) ... శర్మాణం me గోత్రం 
వసురూపం స్వధానమ స్తర్పయామి. 
18. అస్మత్‌ గురుం (పితరం)... శర్మాణం wo గోత్రం పసురూపరి 
స్వధానమ స్తర్పయామి. 


19. అస్మత్‌ రిక్టినం (అర్థినం) ం. శర్మాణం ం. గోత్రం క 
వసురూపం స్వధానమ స్తర్పయామి. | 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
అనంతరము సవ్యము జసికొనీ పూర్వాఫిముఖముగా కూర్చొనవలెను. 14 


దర్భలను చక్కగా కళ శ్లాస్‌ అగ్రభాగములను తూర్పునకు ఉంచవలెను. తదుపరి 
దిగువ శోకమలను పరించుచు దేవతీర్ధము దారా జలము విడువవలెను. 


దేవా సురాస్తథా యక్షా నాగా గంధర్వ రాక్షసాః 
పిశాచా గుహ్యకాః సిద్ధాః కూమ్మాండాస్తరవః ఖగాః॥ 
జలే చరా భూ నిలయా వాయ్యాధారాశ్చ జంతవః। 
తృప్తిమేతే ప్రయాన్‌ త్వాశు మద్దత్తేనాంబునా = ఖీలాః॥ 
(అని ఉదకము విడువవలెను) 


తదుపరి మరల అపసవ్యమొనర్చుకొని దక్షిణాభిముఖముగా కూర్చోనవలెను. 
దర్భలను మధ్యకు మడచి మూల అగ్రభాగమును దక్షినమువైపు ఉంచవలెను. తర్వాత 
దిగువ శ్లోకములను పఠించుచు పితృతీర్ధము ద్వార జలమును విదువవలిను. 


నరకేషు సమస్తేషు యాతనాసు చ యే స్థితాః 
తేషామాప్యోయనాయైతద్దియతే సలిలం మయా॥ 

యే౭* బాంధవా బాంధవాశ్ళ యె౭న్య జన్మని బాంధవాః। 
తే తృప్తి మఖిలా యాంతు యశ్చాస్మత్తో భివాంఛతి॥ 
య మె కులే లుప్తపిండాః పుత్రదార వివర్ణితాః। 

తేషాం హి దత్తమక్షయ్యమ్‌ ఇదమస్తు తిలోదకమ్‌॥ 


అబహ్మస్తంబ పర్యంతం దేవర్షి పితృమానవాః। 
తృష్యంతు పితరః సర్వే మాతృమాతామహాదయః॥ 
అతీత కుల కోటినాం సప్తద్వీప నివాసినామ్‌। 


అబహ్మ భువనాల్లోకాదిదమస్తు తిలోదకమ్‌॥ 
(అని మూడు మార్లు జలమును విడువవలెను) 


Kiron Type Institute 


(౫) 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


వస్త నిప్పీడనము Le 
ఈ విధముగా పితృతర్పణము ముగించిన పిమ్మట పై ఉత్తరీయము 
(కందువ)ను నాలుగు మడతలు చేసి దానిపై తిలలు, జలమును వదిలి, అక ఉపవీతము 
(బహ్మముళ్ళను)ను నీటిలో ముంచి ఈ క్రింది మంత్రమును చదివి ఎడమ ప్రక్కన 
భూమిపై పిండవలెను. 
యె కే చా౭స్మత్ములే జాతా అపుత్రా గోత్రిణో మృతాః। 
తే గృహ్హంతు మయా దత్తం వస్తనిష్టీడనోదకమ్‌॥ 
సూర్యునకు అర్హ ప్రదానము 


+ 


అనంతరము పాత్రలను మట్టితో మరియు జలముతో శుభ్రపరచాలి. పవిత్రముల 
ముళ్ళు విడదీసి, మిగిలిన దర్భలను కలిపి వట్టి నేలపై విసర్జించాలి. యజ్ఞోపవీతమును 
సవ్యముగా ధరించి, ఆచమనము, ప్రాణాయామము చేయవలెను. 


ఆచమనమ్‌ 
ఓం కేశవాయ స్వాహా (అని మూడుమార్లు ఆచమించవలెను) 
ఓం నారాయణాయ స్వాహా " 
ఓం మాధవాయ స్వాహా స్ట 
ఓం గోవిందాయ నమః (అరచేతులు రెంటిని కడుగు కొనవలెను) 
ఓం విష్ణవే నమః | 
ఓం మధుసూదనాయ నమః (అని బొటనవ్రేలితో పై పెదవిని, తర్వాత 
ఓం (త్రివిక్రమాయ నమః క్రింది పెదవిని తుడుచుకొనవలెను) 
ఓం వామనాయ నమః (అని శిరమున రెండు మార్లు నీళ్ళు చల్లుకొనవలెను) 
ఓం శ్రీధరాయ నమః గ 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


హృషికేశాయ నమః (అని ఎడమచేతిపై నీరు చల్లుకొనవలెశీతీ 
పద్మనాభాయ నమః (అని పాదముల మీద నీరు చల్లుకొనవలెను) 
దామోదరాయ నమః (అని శిరస్సుపై నీళ్ళు చల్లుకొనవలెను) 
సంకర్షణాయ నమః (అని చేతివేళ్ళను గిన్నెవలె చేసి వ్రేళ్ళ 
మూలములతో గడ్డమును స్పృశించవలెను) 
వాసుదేవాయ నమః (అని బొటన,చూపుడు వ్రేళ్ళతో 
ప్రద్యుమ్నాయ నమః ముక్కు రంధ్రములను తాకవలెను) 
అనిరుద్దాయ నమః (అని బొటన, ఉంగరపు వేళ్లతో 
పురుషోత్తమాయ నమః నేత్రములను తాకవలెను) 
అదోక్షజాయ నమః (అని బొటన, ఉంగరపు వేళ్లతో 
నారసింహాయ నమః చెవులను తాకవలెను) 
అచ్యుతాయ నమః (అని బొటన, చిటికిని వేళ్లతో నాభిని తాకవలెను) 
జనార్దనాయ నమః (అని అరచేతితో వక్షఃస్థలమును తాకవలెను) 
ఉపెందాయ నమః (అని వ్రేళ్ళకొనలతో శిరమును తాకవలెను) 
హరయే నమః (అని ముకుళిత హస్తముతో కుడి, ఎడమ 
ఓం శ్రీకృష్ణాయ నమః బాహుమూలము (భుజము) లను తాకవలెను) 
రుత శ్రీకృష్ణ పరబహ్మన నమఃప్రాణాయామముః 


ఓం పణవస్యపరబ్రహ్మబుషిః పరమాత్మాదేవతా 
దెవీగాయతీ చంధః ప్రాణాయామ వినియోగః । 
ఓంభూ - ఓం భువః - ఓంసువః - ఓం మహః - 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


ఓంజనః - ఓం సత్యం - ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదెవన్య 
ధిమహి ధియోయోనః (ప్రచోదయాత్‌ - ఓమాపో జ్యోతీ 
రసో ౬మృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్‌; 
పూలు, అక్షతలు శండనముత్‌. ఏకు చముకొన్‌ డెగువ మంత్రముతో 
కర్మసాక్షియగు సూర్యభగవానునకు అర్థ్యము ఈయవలెను. 
నమో విస్వతే బ్రహ్మన్‌! భాస్వతే విష్ణుతేజసె; 
జగత్సవిత్రే శుచయే సవిత్రే కర్మ్శదాయినే।। 
(ఇద మర్యం సమర్పయామి) 


సూర్యార్థ వ్రమును వదలి ఆత్మ ప్రదక్షిణము చేయాలి. ఒక్కొక్క దిక్కునకు గల - 
అన్ని దిక్కుల మరియు విదిక్కులం యందుగల అధిష్టాన దేవతలకు వందనము 
చయవలయును. 


01. ఓం (పొచ్యై నమః Ie ఇంద్రాయ నమః 
02. ఓం ఆగ్నేయ్యె నమః ఈ అగ్నయే నమః 

03. ఓం దక్షిణాయి నమః ఓం యమాయ నమః 
04. ఓం నిర్భత్యై నమః ఓం నిర్భృతయే నమః 
05. ఓం ప్రతీచ్యై సమక ఓం వరుణాయ నమః 
06. ఓం వాయమై నమః ఈర వారు. సమః 
07. ఓం ఉదిచ్యై నమః ఓం కుబేరాయ నమః 
08. ఓం ఈశాన్యై నమః ఓం ఈశానాయ నమః 
09. ఓం ఊర్ట్వాయె నమః సలి బ్రహ్మణ నమః 

10. ఓం అధరాయై నమః ఓం అనంతాయ నమః 


Kiron Type Institute 


డా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


చివరగా చేతులు జోడించి భగవానుని స్మరిస్తూ దిగువ శ్లోకములు పఠించవలెశోో 
పమాదాత్‌ కుర్వతాం కర్మ ప్రచ్యవతాధ్వరెషు యత్‌! 
స్మరణాదేవ తద్విష్టోః సంపూర్ణం న్యాదితి (శుతిః॥ 

యస్య స్మృత్యా చ నా మోకా తపో యజ్ఞ క్రియాదిషు; 
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్‌॥ 


యత్సాదపద్మ స్మరణాత్‌ యస్య నామ జపాదపి। 

న్యూనం కర్మ భవేత్‌ పూర్ణం తం వందే పరమేశ్వరమ్‌॥। 
అనేన యథాశక్తి కృతేన అస్మత్‌ పితృతర్చణాఖ్యన కర్మణా భగవాన్‌ 

పితృస్వరూపి జనార్థన వాసుదేవః పియతామ్‌। 


ఓం తత్సత్‌ సర్వం శ్రీపరబహ్మార్చణమస్తు 
(అని జలమును విడువవలెను) 
ఓం విష్ణవే నమః । ఓం విష్ణవే నమః । ఓం విష్ణవే నమః॥ 
॥ ఇతి పితృతర్పణవిధి సమాప్తః ॥ 11 హరిః ఓం తత్సత్‌ ॥ 


Kiron Type Institute 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


§ 


@ C9 
ఏ0 గుర 


ర్త 


ణే ఆర 


Kiron Type Institute 


డైనా తప్పులు ఉంటే సహృదయంతో తెలియజేయవలసినదిగా మనన్ని == 


Kiron Type Institute 


